Registered No. HSE -49/2016 


రప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRA 
PRI 


आध्रप्रदेश 


a 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , TUESDAY , DECEMBER 18 , 2018 


No.972 


G .921 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X - - 


LABOUR, EMPLOYMENT, TRAINING & FACTORIES DEPARTMENT 

(LAB . II ) 


REVISION OF MINIMUM RATES OF WAGES IN THE EMPLOYMENT IN 

" BRICK KILNS INDUSTRY " . 


[G .O .Rt.No. 309 , Labour, Employment, Training & Factories (Lab . II), 

gth September, 2018 .] 


PRELIMINARY NOTIFICATION 


The following fixation of minimum rates of wages as specified in column ( 3 ) of the 
Schedule appended to this notification as payable to the each category employees specified in 
the corresponding entry column (2 ) thereof and employed in the employment in " BRICK KILNS 
INDUSTRY" included in Part -1 of the Schedule to the Minimum Wages Act, 1948 (Act 11 of 
1948 ) which it is proposed to make in exercise of the powers conferred by sub - section ( 1 ) of 
Section 3 and sub -section (2 ) of Section 5 of the minimum wages Act, 1948 (Act 11 of 1948 ), is 
hereby published for information of all the persons likely to be affected thereby as required 
under clause (b ) of sub -section ( 1) of Section 5 of the said Act. 


2 . Notice is hereby given that any objections or suggestions , in respect of the wages as 
proposed in the Schedule , which may be received within the period of two months from the date 
of publication of this notification in the Andhra Pradesh Gazette , will be considered by the 
Government of Andhra Pradesh . 


3. Objections or suggestions should be addressed to the Special Chief Secretary to 
Government, Labour, Employment, Training and Factories Department, Government of Andhra 
Pradesh through the Commissioner of Labour, Andhra Pradesh , Vijayawada . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part-I 


SCHEDULE 


NAME OF THE SCHEDULED EMPLOYMENT: BRICK KILNS INDUSTRY 


SI.No . 


Name of the Category 


Basic wage 


Cost of Living 
Allowance to be 
paid per each point 
of increase ( in Rs.) 


1 


Supervisors/ Blacksmith / Carpenter 


8556 


6 . 75 


Dice Turners/ Wheel Operators (Machines ) 
Fitters / Electrician / Mould Operator / Foreman / 
Maistry/ Head Cooly 


7831 


6 .20 


Brick maker/ Fireman (KILNs)! Die Puller / 
Mason / Clayanicers and tramless / General 
Coolyl Coal ash carrier / Clay feeders / Kiln 
receivers and tramples / Kiln loaders and 
unloaders/ Burnt goods sorters and packers 
including stocking/ Loading and Unloading and 
Misc.workers / Clay transporters and Carriers / 
Slab cutters and Slab Carriers . 


7308 


5 . 80 


OFFICE CATEGORIES : 


4 


Manager 


9046 


7 . 15 


Supervisor 


8556 


6 . 75 


Steno 


8225 


6 .50 


7 


Typist 


8054 


6 . 35 


Clerk / Office Asst./ Store Keeper 


7831 


6 . 20 


PIECE RATES : 


Cost of Living 
Allowance to be 
paid per each point 
of increase in Rs .) 


Mixing of clay and moulding ( 1000 big size 
bricks ) for a pair of workman 


459 


0 . 35 


Mixing of clay & moulding ( 1000 small size 
bricks ) for a pair of workman 


432 


0 . 30 


Loading of 1000 bricks (for each workman ) 
Fixing of 1000 Bricks in the kilns ( for each 
workman ) 


279 


0 . 20 


December 18 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


COST OF LIVING ALLOWANCE 


The minimum basic rates of wages fixed are linked to the Consumer Price Index 
Numbers for the industrial workers at 1260 points (Base Year 1982 = 100 series ). The 
Commissioner of Labour shall notify the Cost of Living Allowance for every six months 
i. e . 1st April and 1st October . For this purpose , the average rise in the State Industrial 
Workers consumer Price Index numbers for half year ending December and June 
respectively shall be taken into account. The details of calculation of Cost of Living 
Allowance for any rise in cost of Price Index over and above 1260 points are specified 
at Col.No.4 against each category in schedule . 


NOTE : 


1 . If any of the categories employed in this employment are left out they should not 

be paid less than the minimum rates of wages fixed in the category of the 

workers , being the same and similar category ofwork in this employment. 
2 . Where piece rate workers are employed , the remuneration paid to each of them 

for a normal working day shall not be less than the minimum wage fixed for a 

generalworker being similar work , calculated on the basis of 8 hours a day . 
3 . To arrive at a daily rate , the monthly rate shall be divided by 26 , which includes 

the rest day wages. 
4 . Where the nature of work is the same, no discrimination on payment of minimum 

rates of wages should be made in respect ofmale and female workers . 
5 . Where any category of employee is actually in receipt of higher rate of wages 

than those specified above shall continue to be paid such higher wages . 
6 . For categories in the employments of Security Services and Safai Karmacharis , 

the minimum wages fixed / revised in the respective employments shall be 
applicable . 


J . S . V . PRASAD , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I 


“ ఇటుక బట్టీల పరిశ్రమ ” లలో 

పని చేస్తున్న ఉద్యోగుల కనీస వేతనాల రేట్ల సవరణ . 
[ జి .వో . ఆర్ .టి . నెం . 309 ,కార్మిక , ఉపాధికల్పన , శిక్షణ, ఫ్యాక్టరీలు (కార్మిక - IIశాఖ ), సెప్టెంబరు , 8వ తేది , 2018 . ] 

ప్రాథమిక ప్రకటన 
1948 , కనీస వేతనాల చట్టం ( 1948 లో 11 వ కేంద్ర చట్టం ) 3 వ విభాగపు ( 1) వ ఉప -విభాగం 
5వ విభాగపు ( 2)వ ఉప -విభాగం ద్వారా లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని ప్రతిపాదించినట్టి 1948 , 
కనీస వేతనాల చట్టం (1948 లో 11వ చట్టం ) అనుసూచి 1వ భాగంలో చేర్చిన “ ఇటుక బట్టీల పరిశ్రమ ” 
లోని ఉపాధిలో నియమితులైన , అందుకు సంబంధించి ( 2)వ గడిలోని తత్సమాన నమోదులో నిర్దిష్టపరచిన 
ఉద్యోగుల ఒక్కొక్క వర్గానికి చెల్లించదగునట్లుగా ఈ ప్రకటనకుజతపరచిన అనుసూచి ( 3)వ గడిలో నిర్దిష్టపరిచిన 

ఈ క్రింది కనీస వేతనాల రేట్ల సవరణను సదరు చట్టంలోని 5వ విభాగపు ( 1 )వ విభాగపు ( బి ) ఖండం క్రింద 
కోరినట్లుగా ఇందుకు ప్రభావితం కాగల వ్యక్తులందరి సమాచారం నిమిత్తం ఇందుమూలంగా ప్రచురించడమయింది . 
2 . ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ఈ ప్రకటనను ప్రచురించిన తేదీ నుండి రెండు నెలల లోపల అనుసూచిలో 

ప్రతిపాదించినట్లుగా వేతనాలకు సంబంధించి అందే ఏవేని ఆక్షేపణలు లేదా సూచనలను ఆంధ్రప్రదేశ్ 

ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇందుమూలంగా తెలియజేయడమయింది . 
3. ఆక్షేపణలు, సూచనలను విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమీషనరు ద్వారా , వెలగపూడి , 

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక , ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన 
కార్యదర్శి గారికి పంపాలి . 

అనుసూచి 

అనుసూచిత ఉపాధి పేరు : “ ఇటుక బట్టీల పరిశ్రమ ” 
వరుస ఉద్యో గ 

మూల వేతనం ప్రతి పాయింటు 
సంఖ్య వర్గం పేరు 

పెరుగుదలకు 
చెల్లించవలసిన 

జీవన వ్యయ భత్యం 

( రూ . లలో ) ( రూ . లలో ) 
( 1) 

( 2) 
1. సూపర్‌వైజర్ ) బ్లాక్ స్మిత్ /కార్పెంటరు 

8 , 556 6. 75 
2. డైస్ టర్నర్సు/వీల్ ఆపరేటర్స్ ( మెషిన్స్ )(ఫిట్టర్లు/ఎలక్టీషియను / 2 7,831 6. 20 

మౌల్డ్ ఆపరేటరు / ఫోర్మన్ / మేస్త్రీ/ హెడ్ కూలి 
3. బ్రిక్ మేకర్ / ఫైర్మన్ (బట్టీ)/ డైపుల్లర్ / మేసన్ / క్లెయానిసర్స్ మరియు 7, 308 5.80 

ట్రామ్ లెస్/జనరల్ కూలీ/ కోల్ యాష్ కారియర్ క్లేఫిడర్స్/కిన్ 
రిసీవర్స్, ట్రాంపల్స్ క్లిన్ / లోడర్స్ అన్లోడర్స్/స్టాకింగ్ తో సహా 
కాలిన గూడ్స్ సార్టర్స్, ప్యాకర్స్ /లోడింగ్ , అలోడింగ్ , ఇతర 


( 3 ) 


December 18 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


వరుస 


ఉద్యో గ 
వర్గం పేరు 


సంఖ్య 


మూల వేతనం ప్రతి పాయింటు 

పెరుగుదలకు 
చెల్లించవలసిన 

జీవన వ్యయ భత్యం 
( రూ . లలో ) ( రూ . లలో ) 
( 3) 

(4 ) 


12 


9, 046 


7. 15 


పనివారు/ కే ట్రాన్స్పోర్టర్స్ ,క్యారియర్స్/ స్లాబ్ కట్టర్స్ మరియు స్లాబ్ 
కారియర్స్ 

కార్యాలయ వర్గాలు: 
4 . మేనేజరు 
5 . సూపర్వైజరు 
6. స్టెనో 
7 . టైపిస్ట్ 
8 . క్లర్క్)కార్యాలయ అసిస్టెంట్ /స్టోర్ కీపర్ 

చాలీవారి రేట్లు : 


8 , 556 


6. 75 


8 , 225 


6 . 50 


8 , 054 


6. 35 


7 ,831 6 . 20 

ప్రతి పాయింటు 
పెరుగుదలకు 
చెల్లించవలసిన 
జీవన వ్యయ భత్యం 
( రూ . లలో ) 


459 


0 . 35 


67 


432 


0. 30 


ఎ . మట్టికలపడం , మౌల్డింగ్ ( 1000 పెద్ద సైజు ఇటుకలు ) ఇద్దరు 

పనివాళ్ళకు 
బి . మట్టికలపడం , మౌల్డింగ్ (1000 పెద్ద సైజు ఇటుకలు ) ఇద్దరు 

పనివాళ్ళకు 
1000 ఇటుకలలోడింగు (ఒక్కొక్క పనివానికి ) /బట్టీలలో 1000 
ఇటుకలను అమర్చడం (ఒక్కొక్క పనివానికి ) 


279 


0 . 20 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


జీవన వ్యయ భత్యం 
పారిశ్రామిక కార్మికులకు 1260 పాయింట్ల వద్ద ( మూల సంవత్సరం 1982 = 100 సిరీసు ) 
వినియోగదారులధరల సూచిక సంఖ్యలకు నిర్ణయించిన కనీస మూలవేతనపు రేట్లను అనుసందించడమైనది . 
కార్మికశాఖ కమీషనరు జీవన వ్యయ భత్యాన్ని ప్రతి ఆరు నెలలకు అంటే ఏప్రిల్ 1వ తేదీన , అక్టోబరు 1వ 
తేదీన ప్రకటించాలి . ఇందుకోసం వరుసగా డిసెంబరు ,జూన్ మాసాలతో అంతమయ్యే అర్థ సంవత్సరం 
కోసం రాష్ట్ర పారిశ్రామిక కార్మికులకు వినియోగదారులధరల సూచిక సంఖ్యలలో సగటు పెరుగుదలను 
పరిగణనలోనికి తీసుకోవాలి . 1260 పాయింట్లకు పైబడినధరల సూచీవ్యయంలోని ఏదేని పెరుగుదలకు 
జీవన భృతిని లెక్కించే వివరాలను అనుసూచిలోని ప్రతి వర్గానికి ఎదురుగా 4వ గడిలో నిర్దిష్టపరచడమైనది . 


గమనిక : 
1. ఈ ఉద్యోగాలలో నియమితులైన ఏవేని వర్గాలను వదిలివేసినట్లయితేవారికి ఆ ఉద్యోగంలో సమానమయిన 

అదే విధమైన పని వర్గంగా వున్న కార్మిక వర్గానికి నిర్ణయించిన కనీస వేతనాల రేట్ల కంటే తక్కువగా 

చెల్లించరాదు . 
2 . శాలీవారి రేటు కార్మికులు నియమితులైన చోట వారికి సాధారణ పని దినానికిగానూవారికి ఒక్కొక్కరికి 

చెల్లించే ప్రతిఫలంరోజుకు 8 గంటల ప్రాతిపదికపై లెక్కగట్టి అదే విధమైన పనిలో సాధారణకార్మికునికి 

నిర్ణయించిన కనీస వేతనాల కంటే తక్కువ వుండరాదు . 
3. దినసరి రేటును లెక్క కట్టడానికి నెలసరి రేటును 26 తో భాగించాలి . ఇందులో విశ్రాంతి దినం వేతనాలు 

చేరి వుంటాయి . 
4 . పని స్వభావం ఒక్కటే అయినప్పుడు పురుష , మహిళా కార్మికులకు సంబంధించి , కనీస వేతనాల రేట్ల 

చెల్లింపులో వివక్షత చూపరాదు . 
5 . ఏదేని ఉద్యోగ వర్గానికి చెందిన ఉద్యోగి పైన నిర్దిష్ట పరిచిన అధిక వేతనాల రేటును పొందుతున్నట్లయితే 

ఆయనకు అట్టి అధిక వేతనాల చెల్లింపును కొనసాగించాలి . 
6. సెక్యూరిటీ సర్వీసులు, పారిశుద్ధ్య పనివారు | పబ్లిక్ మోటారు రవాణాలో డ్రయివరు / క్లీనరు ఉ 

పాధులలోని ఉద్యోగ వర్గాలకు సంబంధిత ఉపాధులలో నిర్ణయించిన / సవరించిన కనీస వేతనాలను 
వర్తింప చేయాలి . 


జె . ఎస్ .వి . ప్రసాద్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి , 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www.apegazette . cgg . gov.in 


